Registered No. HSE-49/2016 


RIGHT TO 
= INFORMATION 





ఆంధ్ర ప్రదేశ్‌ రాజ పత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 
PUBLISHED BY AUTHORITY 


PART IL EXTRAORDINARY 
No.13 AMARAVATI, THURSDAY, FEBRUARY 4, 2021 G.661 





NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS, Ete. 


CHIEF INSPECTOR UNDER A.P. SHOPS & ESTABLISHMENTS ACT 1988 
AND 
SPECIAL COMMISSIONER OF LABOUR 
A.P:: VIJAYAWADA. 


Procd.No.O/2907/2021. Date: 03.02.2021. 


A.P.S.E.ACT- ORDINARY ELECTIONS TO THE OFFICE OF SARPANCH AND 
WARD MEMBERS OF GRAM PANCHAYATS - POLLING ON 09.02.2021, 
13.02.2021, 17.02.2021 AND 21.02.2021 - DECLARATION OF PAID HOLIDAY 
ON THE DAY OF POLL TO THE EMPLOYEE AND WORKERS EMPLOYED 
IN SHOPS AND ESTABLISHMENTS SITUATED IN AREAS OF GRAM 
PANCHAYATS UNDER A. P. SHOPS AND ESTABLISHMENTS ACT, 1988. 


Ref : GO.RT.No.40, Dt: 29.01.2021 of Panchayat Raj and Rural Development 
(E & R) Department. 


Kk 


Order: 


Government of A.P Panchayat Raj and Rural Development Dept have issued 
orders authorizing the Commissioner of Labour, A.P., Vijayawada to declare a paid 
holiday on the day of polling i.e., 09.02.2021, 13.02.2021, 17.02.2021 and 21.02.2021 
to the employee and Workers employed in Shops and Establishments under 
A.P. Shops and Establishments Act, 1988 situated in areas of Gram Panchayats where 
Elections are to be conducted. 


[1] 


2 ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY [Part-II 





In pursuance of the orders issued in the GO cited and in exercise of the powers 
under section 31(2) of APSE Act 1988, I, the Chief Inspector under A.P.Shops and 
Establishments Act,1988 and Special Commissioner of Labour, A.P., Vijayawada is 
hereby declared as paid holiday on the day of polling i.e., 09.02.2021, 13.02.2021, 
17.02.2021 and 21.02.2021 to all the employee and Workers employed in Shops 
and Establishments to franchise/ cast the vote situated in areas of Gram Panchayats 
where elections are being conducted. 


All the Joint Commissioners of the Labour, Deputy Commissioners of Labour 
Assistant Commissioners of the Labour and Assistant Labour Officers in the State are 
requested to ensure the said paid holidays in respect of their jurisdiction. 


G. REKHA RANI, 
Chief Inspector, 
Under A.P.Shops & Establishments Act 1988 
and 
Spl. Commissioner of Labour. 


కార్మిక కమషనర్‌ 


విజయవాడ. 
ఉత్తర్వుల.సం:0/2907/2021 తేది: 03.02.2021 





ఆంధ్రప్రదేశ్‌ దుకాణములు మరియు సంస్థల చట్టం 1988 - పంచాయితీ మరియు గ్రామ వార్డు 
సభ్యుల ఎన్నికల ప్రకటన తేదీలు 09-02-2021, 13-02-2021, 17-02-2021 మరియు 
21-02-2021 - వేతనంతో కూడిన సెలవులను ప్రకటించుట. 
సూచిక : జి.ఓ.నెం. 40 తేది : 29.01.2021 పంచాయితీరాజ్‌ మరియు గ్రామీణాభివృద్ది శాఖ వారి 


ఉత్తర్వులు . 
<<<>>> 


ఉత్తర్వులు: 


ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పంచాయతీ రాజ్‌ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ వారు పై సూచిక ద్వారా 
కార్మిక కమీషనర్‌ వారికీ పోలింగ్‌ రోజున అనగా 09.02.2021, 13.02.2021, 17.02.2021 మరియు 
21.02.2021 తేదిలలో ఆంధ్ర ప్రదేశ్‌ దుకాణాలు మరియు సంస్థలు చట్టం, 1988 ప్రకారం గ్రామ 
పంచాయతీల ఎన్నికలు జరుగు ప్రాంతాల్లో ఉన్న దుకాణాలు మరియు సంస్థలలో పనిచేసే కార్మికుల కు 
వేతనము తో కూడిన సెలవులు ప్రకటించుటకు అధికారము ఇచ్చియున్నారు. 


February 4, 2021] ANDHRA PRADESH GAZETTE EXTRAORDINARY 3 





పై జి.ఓలో జారీ చేసిన ఉత్తర్వులను అనుసరించి మరియు సెక్షన్‌ 31(2) ఆంధ్ర ప్రదేశ్‌ దుకాణాలు 
మరియు సంస్థలు చట్టం, 1988 ప్రకారం చీఫ్‌ ఇన్స్పెక్టర్‌ మరియు ప్రత్యేక కార్మిక కమిషనర్‌, ఎపి, 
విజయవాడ వారు పోలింగ్‌ రోజున సెలవులు అనగా 09.02.2021, 13.02.2021, 17.02.2021 మరియు 
21.02.2021 తేదిలలో దుకాణాలు మరియు వాణిజ్య సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగి మరియు కార్మికులకు 
ఎన్నికలు జరుగుతున్న గ్రామ పంచాయతీలలో వున్న ఓటు హక్కును వినియోగించు కొనుటకు వారి వారి 


ఎన్నికలు జరుగు ప్రాంతాల లో ఫై న తెలిపిన తేదీలను సెలవు దినములు గా ప్రకటించడమైనది. 


రాష్ట్రంలోని సంయుక్త కార్మిక కమిషనర్లు, ఉప కార్మిక కమిషనర్లు, సహాయ కమిషనర్లు మరియు 
సహాయ కార్మిక అధికారులు తమ అధికార పరిధిలో పై న ప్రకటించిన సెలవులను అమలు జరుపు చర్యలు 
చేపట్టవలసినదిగా ఆదేశించడమైనది. 


జి. రేఖారాణి, 
OBS 52,5 SLOGOE ABD RODE, 
ఆంధ్రవ్రదేళ్‌ దుకాణాలు మరియు GOGO WHO, 1988. 





Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 
Government Regional Press, Vijayawada, www.apegazette.cgg.gov.in 


